Registered No. HSE -49/2016 


ప్రదేశ్ ప్రభుత్వ 


త్వం 


ఆంధ్రప్రదేదో 


ం 


RAO 


ANDHRA SAINA 


आध्रप्रदेश 


HRA 
PRADESH 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయం 


ఆంధ్ర ప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No. 6 


AMARAVATI, FRIDAY, FEBRUARY8 , 2019 


G. 758 


PART II -MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc., 


స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ 
శ్రీ కె . అమరనాథ రెడ్డి , ఆఫీసు సబార్డినేట్ - సహాయ ఆడిట్లు అధికారి వారి కార్యాలయము ( యం .పి .), 

రాష్ట్ర ఆడిట్టు అనంతపురం - అనధికార గైర్హా జరు - విధులకు అనధికారికంగా గైర్హాజరు 
అగుట - 

క్రమశిక్షణాచర్య- ప్రభుత్వ విధులనుండి రాజీనామా చేసినట్లు పరిగణించుట . 
సూచిక :- 1. జి . ఓ . యంయస్. నెం . 128 ఫైనాన్స్డిపార్టుమెంటు తేది : 01 - 06- 2007. 

2. జి . ఓ. యంయస్. నెం. 129 ఫైనాన్స్డిపార్టుమెంటు తేది : 01 - 06 - 2007 . 
3. సహాయ ఆడిట్టు అధికారి వారి కార్యాలయము ( యం .పి .)రాష్ట్ర ఆడిట్టు 

అనంతపురం వారి నుండి శ్రీ కె. అమరనాథ రెడ్డికి మెమో. ఆర్ . ఓసి . 

నెం . 50/ ఎ ` / యంపి / 2014 తేది : 01 - 02 - 2014 . 
4 . సహాయ ఆడిట్టు అధికారి వారి కార్యాలయము ( యం .పి .)రాష్ట్ర ఆడిట్టు 

అనంతపురం వారి నుండి శ్రీ కె. అమర్ నాథ రెడ్డికి మెమో. ఆర్ . ఓసి . 

నెం . 50 /ఎప్స్/ యంపి / 2014 తేది : 01 - 03- 2014 . - 
5. సహాయ ఆడిట్టు అధికారి వారి కార్యాలయము ( యం .పి .)రాష్ట్ర ఆడిట్టు 

అనంతపురం వారి నుండి జిల్లా ఆడిట్ అధికారి , స్టేటు ఆడిట్టు , 

అనంతపురము వారికి నోటు సమర్పించిన తేది : 17- 01 - 2014 . 
6. ప్రజాశక్తి న్యూస్ పేపర్ లో షోకాజ్ నోటీన్ ప్రచురింపబడిన 

తేది : 07 - 02 - 2014 . 
7 . ఈ కార్యాలయ షోకాజ్ నోటీస్ మెమో.ఆర్ . ఓ.సి . నెం .430 / 31 / 2014 , 

తేది : 22- 11 - 2014 . - 
8 . ఈ కార్యా లయ షోకాజ్ నోటీస్ మెమో. ఆర్ . ఓ.సి . నెం . 35/31/ 2018 , 

తేది : 30 - 01 - 2018 . ఆంధ్రప్రదేశ్ రాజ పత్రము అమరావతి నందు 

ముద్రించ బడిన తేది : 07 మే, 2018 . 
9. మెమో ఆర్ .ఓ.సి . నెం . 230 /106/ ఎల్ / 2018 తేది : 25- 07- 2018 , 

సంచాలకులు , స్టేట్ ఆడిట్ , ఏ.పి ., ఇబ్రహీం పట్నం , అమరావతి . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE, February8 , 2019 
PROGS RC No. 287/A1/ 2018 ,- శ్రీ కె. అమరనాథ రెడ్డి , ఆఫీసు సబార్డినేట్ , సహాయ 
ఆడిట్టు అధికారి ,రాష్ట్ర ఆడిట్టు ( యం .పి .), అనంతపురము వారి కార్యాలయము నందు పనిచేస్తూ 
కార్యాలయము విధులకు తేది : 02 - 10 - 2012 నుండి అనధికారికంగా గైర్హాజరు అయివున్నారు . 
02 - 10 - 2012 తేది నుండి ఇప్పటి వరకు కార్యాలయ విధులకు హాజరు కాలేదు . అటెండెన్సు 
రిజిష్టరు నందు గైర్హాజరు అని రికార్డు చేయబడుచున్నది . గైర్హాజరుకారణముగా 2 - 10- 2012 
తేది నుండి 11 - 01 - 2017 వరకు జీతభత్యములు డ్రా చేయలేదు , మరియు చెల్లించలేదు . గైర్హాజరు 
కాలము 12 నెలలు మించి యున్నది ( 4 సం || ల 3 నెలల 9రోజులు ) మరియుపోలీసు వారిచే 
ఆంటిసిడెన్స్ వెరిఫికేషన్ ఇప్పటి వరకు జరిగియుంటలేదు . గతములో సదరు వ్యక్తి అడ్రస్స్ 
అందుబాటులో లేనందున శ్రీ కె. అమర్ నాథ రెడ్డి , ఆఫీసు సబార్డినేట్ కు పంపవలసిన నోటీసును 
ప్రజాశక్తి దినపత్రిక నందు 07- 02- 2014 న ప్రచురింపబడినది . దీనిపై A . P. Civil Services 
( Classification , Control & Appeal) Rules, 1991 ప్రకారము తదుపరి చర్య తీసుకొనవలసియున్నది . 
తమరి చర్యను రూల్ నెం . 3 AP Civil Services ( Conduct ) Rules , 1964 ప్రకారము 
misconduct గా తీర్మాణించడమైనది . 


ఇందు విషయమై మీ పై సూచికల యందు పలుమార్లునోటీసులు పంపినను వాటిని 
మీరు పొందియుండలేదు మరియు సంజాయిషీ సమర్పించియుండలేదు . 


జి . ఓ. యంయస్. నెం. 128 ఫైనాన్స్ శాఖ తేది : 01 - 06 - 2007 నందు ప్రభుత్వ ఉత్తర్వులు 
ఈ విధముగా వున్నది . 


"Rule 18A :- A Government Servant shall be deemed to have resigned from the 

service if he 


a . Is absent without authorization for a period exceeding one year , or 
b . Remains absent from duty for a continuous period exceeding five years with 

or without leave ; or 
C. Continues on foreign service beyond the period approved by the State 

Government. 


Provided that a reasonable olpportunity to explain the reason for such absence 
or continuation on foreign service shall be give to the Government Servant before the 
provision of this sub - rule are invoked : 


మీరు 1 సంవత్సరము పైబడి విధులకు హాజరుకాలేదు మరియుతమరి గైర్హాజరి ఆమోదము/ 
మంజూరు పొందియుండలేదు . కనుక పై ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మీరు ఉద్యోగము నుండి 
రాజీనామా చేసినట్లుగా నిర్ణయించడమైనది . కనుక ఇందు విషయము పై FR 18A, మరియు 
AP CCA ( CA ) Rule 9 ప్రకారం తదుపరిచర్య తీసుకొనబడును అని ఆంధ్రప్రదేశ్ రాజ పత్రము, 
అమరావతి నందు మెమో.ఆర్ .సి . నెం . 35 /31/ 2018 తేది : 30 - 01 - 2018 న 8వ సూచిక 
నుండి తెలియజేయడమైనది . అయినను తమరి నుండి ఏ విధమైన సమాధానము ఇంత వరకు 
అనగా తేది 05 - 09 - 2018 వరకు ఈ కార్యాలయమునకు చేరలేదు . 


ANDHRA PRADESH GAZETTE, February8 , 2019 


పైన తెలుపబడిన అంశములననుసరించి తమరి పై క్రమ శిక్షణా చర్యగా ప్రభుత్వ 
ఉత్తర్వులు 1వ మరియు 2వ సూచికలననుసరించి FR 18A , మరియు Rule 5 ( B), AP 
Leave Rules 1933 , ప్రకారము తమరి నియామక అధికారము (Appointing Autahority) గల 
వారిగా జిల్లా ఆడిట్ అధికారి , స్టేట్ ఆడిట్ , అనంతపురము వారికున్న విశిష్ట అధికారాలతో 
శ్రీ కె. అమర్నాథ్ రెడ్డి , ఆఫీసు సబార్డినేట్ సహాయ ఆడిట్టు అధికారి,రాష్ట్ర ఆడిట్టు ( యం .పి .) , 
అనంతపురము వారి కార్యాలయము ప్రభుత్వ విధులకు 02 - 10- 2012 నుండిరాజీనామా చేసినట్లు 
పరిగణిస్తూ ఉత్తర్వులుజారీ చేయడమైనది . 


తేది : 05 - 09- 2018 . 


జి . 

రామచంద్రా రెడ్డి , 
జిల్లాఆడిట్ అధికారి , 
స్టేట్ ఆడిట్టు, అనంతపురము. 


వరకు 
శ్రీ కె. అమర్నాథ్ రెడ్డి , ఆఫీసు సబార్డినేట్ సహాయ ఆడిట్టు అధికారి వారి కార్యాలయము, స్టేట్ 
ఆడిట్టు ( యం .పి .), అనంతపురము , S/o. కె. పాండురంగ , D.No. 171798 , కోదండస్వామి గుడి 
వెనుక , నారుగంటి వీధి, అనంతపురము పట్టణము మరియుజిల్లా (BYRPAD ). 


- - - X - - - 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www .apegazette . cgg . gov.in 


